బ్రహ్మదేవుని గర్వభంగం 
పోతన అక్షర శిల్పాల కాణాచి ఈ అద్భుతమైన ఘట్టం. 

పోతన తెలుగు భాగవతం, దశమ స్కందం, పూర్వాశ్వసములో 
శ్రీకృష్ణుల వారి బాల్యం అత్యద్భుతంగా వర్ణించారు. 

ఆయన కొంచం పెద్దవాడు అవుతున్నాడట. 

తోటి పిల్లలతో ఆవులమెప పంపారట. 

అందుకు అడవికి వెళ్తూ చద్ది చిక్కాలుట 

ఆడుతూ పాడుతూ ఉంటి ఆకళ్ళు వెసాయిట 

గుండ్రంగా కృష్ణుని చుట్టూ కూర్చుని ఆరగిస్తున్నార్ల 

ఇంతలో బ్రహ్మదేవుడు కృష్ణుని పరీక్షించాలని వద్చాట్ల 
మెస్తున్న పశువులను మాయంచేసి గుహలో దాచేసాడట. 
కృష్ణుడు వాటికోసం వెతుకుతుంటే తోటి బాలురను దాదాడట. 
కృష్ణుడు వారందరి రూపు తానె ధరించి మెలుగుతున్నాడ. 
బ్రహ్మ తన తృటి కాలంలో వచ్చి తతంగం చూసాడట. 

అంటి మన లెక్కలో ఏడాది అయిందన్నమాట. 

దానితో కృష్ణపరమాత్మ తత్వం అర్ధం అయి, 

స్తుతించి, వారిని తెచ్చి ఇచ్చెసాడట 


హాయిగా ఆస్వాదించండి. 


నల్లనయ్య కృపకు పాత్రులు కండు 


భాగవత సాధన 
తెలుగు భాగవతాంతర్గత 


బహ్మటదేవుని గర్వభంగము 


సంకలనం 
భాగవత గణనాధ్యాయి 


సౌజిన్యము : telugubhgavatam.org 


